పిల్లవాడు , 

పిల్లి 
, 
మాయా ఫిడేలు 


అనగా అనగా కట్టెలు కొట్టే 
ఒక ముసలివాడి దగ్గర 
ఒక 
పిల్లవాడు ఉండేవాడు . 


ఒకరోజు కట్టెలు కొట్టే ముసలివాడు 
పిల్లవాడితో ఇలా అన్నాడు , 
“ నేనుచాలా దూరం వెళ్లాలి .బహుశా , మనం 
మళ్లీకలుసుకోకపోవచ్చు .” 


“ నన్ను కూడా నీతో తీసుకుని వెళ్లు , ” 
పిల్లవాడు అన్నాడు . 


“ నాతో పాటు నిన్ను తీసుకుని వెళ్లలేను ,” కట్టట్టెలు 
కొట్టే ముసలివాడు చెప్పాడు . 
“కానీ, నీకు నేను మూడు వస్తువులు ఇస్తాను . 
వాటితో నీకు కలిసి వస్తుంది . ” 


పిల్లవాడికి ముసలివాడు ఒక 
పాత గొడ్డలి ఇచ్చాడు , 


ఒక పాత ఫిడేలు ఇచ్చాడు , 


ఒంటి కన్నుపిల్లిని ఇచ్చాడు . 


“ వీటితో నేను ఏం చెయ్యా లి ?” 
పిల్లవాడు అనుకున్నాడు . 
“ ఒక పాతగొడ్డలి, ఒక పాత 
ఫిడేలు, ఒంటి కన్నుపిల్లితో 
ఎవరైనా ఏం చేస్తారు ? వీటిని 
ఇక్కడే వదిలి పెట్టేసి పోతాను." 


తరవాత కట్టెలు కొట్టేవాడు 
వెళ్లిపోయాడు . 


“ నీకు తెలిసింది చాలా తక్కువ ,” 
పిల్లిఅంది . 
“ కొంచెం తెలుసుకున్నావు కాబట్టి , 
త్వరలోనే 
చాలా కొత్త విషయాలు 
తెలుసుకుంటావు. పద , వెళదాం!" 


“ నేను కూడా 


నీతో వస్తాను , ”పిల్లిఅంది . 


“ నువ్వు మాట్లాడగలవని నాకు తెలియదు , ” 
పిల్లవాడు అన్నాడు . 


అలా నడుస్తూ , నడుస్తూ వెళ్లారు . 


పిల్లవాడు గొడ్డలి తీసుకున్నాడు . 


“ నాకు ఆకలి వేస్తోంది ,"పిల్లవాడు అన్నాడు . 


“ నాకు కూడా ఆకలి వేస్తోంది ,"పిల్లిఅంది . 


పిల్లి 
ఫిడేలు తీసుకుంది . 


ఇద్దరూ కలిసి బయలుదేరారు . 


“ ఒంటి కన్నుపిల్లి 
ఫిడేలు వాయిస్తుంటే 
వినాలని ఎవరు అనుకుంటారు ? ” 
పిల్లవాడు అన్నాడు . 


“ నువ్వే చూద్దువుగాని ,” అందిపిల్లి. 
తరవాతపిల్లవాడు , 

పిల్లినిద్రపోయారు . 


. 


. 


- 


“ తినటానికి నా దగ్గర ఏమీ లేదు , ” 
పిల్లవాడు చెప్పాడు . 
“ అయితే నిద్ర పోదాం, ” 

పిల్లిఅంది . 
“రేపు నేనుఫిడేలు వాయిస్తాను . మనం 
తినటానికి తప్పకుండా ఏమైనా 


దొరుకుతుంది . ” 


మరునాడు ఇద్దరూ మళ్లీ 
బయలుదేరారు . 
“ చూడు ! " 

పిల్లిఅంది . 
“ భలే ! ” అన్నాడుపిల్లవాడు . 
“ ఎంత ఆహారం ఉందో చూడు ! 
వీళ్లంతాపిక్నిక్ కి వచ్చినట్టున్నారు!" 


" 


పిల్లవాడు , 

పిల్లిపరిగెత్తుకుంటా అక్కడికి 
వెళ్లారు . “ మాకుబాగా ఆకలిగా ఉంది , ” 
పిల్లవాడు అన్నాడు . 


“ తినటానికి మాకు ఏమన్నా , 
ఇవ్వండి , ” 

పిల్లిఅంది . 


“ ఇక్కడి నుంచి పోండి ! " అంటూ ఒకతను 
అరిచాడు. 
“దయచేసి మాకు ఏమన్నా పెట్టండి , ” 
పిల్లవాడు బతిమలాడాడు. 
“తరవాత మీ మనోల్లాసానికి ఈపిల్లి 
ఫిడేలు 
వాయిస్తుంది . ” 


. 


“ ఒంటి కన్నుపిల్లి 
ఫిడేలు 
వాయిస్తుంటే ఎవరు వింటారు ?” 

అతను అన్నాడు . 
“ ఇక్కడినుంచి పొండి ! ” 


“నాఫిడేలుని తప్పకవాయిస్తాను .” 
పిల్లిఅంది . 
అలా అంటూ ఫిడేలు వాయించటం 
మొదలుపెట్టింది . 


మగవాళ్లు ఆడారు ! . సం . 
ఆడవాళ్లు ఆడారు ! 
పిల్లలందరూ ఆడారు ! 


ఆవులన్నీ ఆడాయి . 
పందులన్నీ ఆడాయి . 
అవి ఆడకుండా ఉండ లేకపోయాయి . . 


పిల్లి 
ఫిడేలు వాయించటం మొదలు పెట్టగానే 
అక్కడి వాళ్లు నాట్యం చెయ్యటం మొదలు 
పెట్టారు. వాళ్లు నాట్యం చెయ్యకుండా ఉండ 
లేకపోయారు . అది ఒక మాయా ఫిడేలు 
కావటంతో వాళ్లు అలా నాట్యం చేస్తూనే 
ఉండిపోయారు . 


బల్ల నాట్యం చెయ్యసాగింది . 
పాత్రలు నాట్యం చెయ్యసాగాయి . 
పళ్లాలు కూడా నాట్యం చేశాయి . 


19 


. 


“ఫిడేలు ఆపు ! ఆగు ! ” అంటూ వాళ్లు 
అరిచారు.కానీ, 

పిల్లి 
ఫిడేలు వాయిస్తూనే 
ఉంది . అక్కడి వాళ్లు నాట్యం చేస్తూనే 
ఉన్నారు. అలా నాట్యం చేస్తూ చేస్తూ వాళ్లు 
కింద పడిపోయారు . 


“ పద ,”పిల్లవాడితోపిల్లిఅంది , 
“ ఇప్పుడు వెళ్లితిందాం .” 
పిల్లవాడు , 

పిల్లితింటూ ఉన్నారు , 
తింటూ ఉన్నారు . చివరికి ఇక ఒక్క 

మెతుకు కూడా తినలేనంత నిండుగా 
తిన్నారు . 


“ నీకు తెలిసింది చాలా తక్కువ , ” 

పిల్లి 
అంది . “ కొంచెం తెలుసుకున్నావు 
కాబట్టి , త్వరలోనే 
చాలా కొత్త విషయాలు 
తెలుసుకుంటావు . పద , వెళదాం !" 


“ నీఫిడేలు విని ప్రజలు నాట్యం 

చేస్తారని నాకు తెలియదు , ” 
పిల్లవాడు అన్నాడు . 


తరవాతపిల్లవాడు , 

పిల్లి ముందుకు సాగిపోయారు . 


దారిలో వాళ్లకి ఒకరాజు ఎదురయ్యాడు . 
“ పరిగెత్తండి !" రాజు అరిచాడు . 
“ మీ ప్రాణాలు కాపాడుకోటానికి పరిగెత్తండి ! " 


“ భయంకరమైనరాకాసి బల్లి( డ్రాగన్ ) 
ఒకటి వస్తోంది , ”రాజు చెప్పాడు . 
“ పరిగెత్తండి ! పరిగెత్తండి ! ” 


A 


“ ఎందుకు ? " 
పిల్లవాడు అడిగాడు . 


Tin E - LE 


“రాకాసి బల్లిని మేం చంపేస్తే మీరు 
మాకు ఏమి ఇస్తారు ?"పిల్లిఅడిగింది . 


“ బంగారు నాణాలతో మూడు సంచులు 
ఇస్తాను ,” రాజు చెప్పాడు . 
రాజు పరిగెత్తుకుంటూ వెళ్లితన 
మహలులో దాక్కున్నాడు . 


“రాకాసి బల్లి 
వస్తోంది !” 
పిల్లిఅరిచింది . 
“ తొందరగా చెట్టు 
ఎక్కు!” 


THEtUNLIMI-----LISTED 


TIRE 


దమ్ము తీసుకోటానికిరాకాసి 
బల్లిఆగింది . సరిగ్గా వాళ్లు ఉన్న 
చెట్టు కిందే ఆగింది . 


“ అప్పుడు అది రెండవ తలతో 
నిన్ను తినేస్తుంది , మూడవ 
తలతో నన్ను తినేస్తుంది ! " 


- 


- 


“భలే!”పిల్లవాడు అన్నాడు . 
“ ఆరాకాసి బల్లులను చూడు ! " 


“ అది ఒక్కరాకాసి బల్లే,” 
పిల్లిచెప్పింది . 
“దానికి మూడు తలలు ఉన్నాయి . ” 


tar. 


“ నేను ఏం చెయ్యా లి ? " 
పిల్లవాడు అడిగాడు . 
“దాని తల ఒకటి నరికెయ్యనా ? ” 


కొంచెం సేపటికిరాకాసి బల్లిఒక కన్ను నిద్రపోయింది . 
తరవాత రెండవ కన్ను నిద్రపోయింది , మూడవ 
కన్ను కూడా నిద్రపోయింది . మెల్లమెల్లగా దాని ఆరు 
కళ్లూ నిద్రపోయాయి . 


“ ఇప్పుడు నా ఫిడేలు వాయిస్తాను, ” 
పిల్లిచెప్పింది . 
“ మధురమైన రాగంవాయిస్తాను . దాంతో 
రాకాసి బల్లిమూడు తలలూ నిద్రపోతాయి. ” 


1 . 


అలా అంటూ ఫిడేలు వాయించటం మొదలు 
పెట్టిందిపిల్లి. ఎంతో మధురమైనరాగం 
వాయించసాగింది . 


“ నేను ఫిడేలు వాయిస్తున్నంత సేపు అది 
గాఢ నిద్రలో ఉంటుంది . ఇప్పుడు నువ్వు వెళ్లి 
దాని మూడు తలలూకోసెయ్యి . " 


HỊTlýTTT 


- 
- 
RITHITTATE 


THI"THIT 


రాకాసి బల్లిఅక్కడే పడుకుంది . 
అది గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది . 


అప్పుడు ఆ 

పిల్లవాడు తన పాత గొడ్డలి తీసుకుని 
ఒక్క వేటుతో దాని మొదటి తల నరికి వేశాడు ! 
రెండవ వేటుకి రెండవ తల నరికి వేశాడు ! 
మూడవ వేటుకి మూడవ తల నరికి వేశాడు ! 
దాంతో రాకాసి బల్లిచచ్చి పోయింది . 


“ నీఫిడేలు విని ప్రజలు నాట్యం చేసి పడిపోతారని నాకు 
తెలుసు,"పిల్లవాడు అన్నాడు. “కానీ, నీఫిడేలుతో 
రాకాసి బల్లి కూడా నిద్ర పోతుందని నాకు తెలియదు . ” 


“ నీకు తెలిసిందిచాలా తక్కువ ," 

పిల్లి అంది . “ కొంచెం 
తెలుసుకున్నావు కాబట్టి , త్వరలోనే 
చాలా కొత్త 
విషయాలు తెలుసుకుంటావు . పద , వెళదాం! " 


Minimal 
tarila 
Tiru 


TTA 


“ మీరు ఇస్తామన్న మూడు సంచుల 
బంగారు నాణాలు ఇవ్వండి ,” 

పిల్లి 
అడిగింది . 


LATE 


తరవాతపిల్లవాడు , 

పిల్లి 
రాజు దగ్గరకు 
బయలుదేరారు . 
“ మేంరాకాసి బల్లిని చంపేశాం ,”పిల్లవాడు 
చెప్పాడు . 


“ సంచులు ఏమిటి ?"రాజు 
అన్నాడు . “ బంగారు నాణాలు 
ఏమిటి ? " 


40 


“రాకాసి బల్లిని చంపితే మూడు 
సంచుల బంగారు నాణాలు ఇస్తానని 

మీరు మాట ఇచ్చారు !" 
పిల్లవాడు చెప్పాడు . 


“ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి . లేకపోతే మిమ్మల్ని 
చెరసాలలో పెట్టిస్తాను," రాజు అన్నాడు . 
“కారాగార అధికారిని ఇప్పుడేపిలిపిస్తాను. ” 


am 


కారాగార అధికారినిరాజుపిలిపించాడు . 
“ ఈ 
పిల్లవాడిని, 

పిల్లిని తీసుకుని వెళ్లి 
చెరసాలలో వెయ్యి !" 


allari 


. 


. 


. 


“కానీ... "పిల్లవాడు ఏదో చెప్పబోయాడు . 


మరునాడు కారాగార అధికారి వచ్చాడు . 
పిల్లవాడు , 

పిల్లి 
కోసం కొన్నిరొట్టెలు , నీళ్లు 
తెచ్చాడు . 
“ ఇంతకు మించి మీకు ఏమీ 
దొరకదు , ” 
అతడు చెప్పాడు . 


“ ఇప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు , ” 
పిల్లవాడు అన్నాడు . 


“ నేను సహాయం చేస్తాను, ” 

పిల్లిఅంది . 
“ఫిడేలుతో నీకు సహాయం చేస్తాను . నువ్వు 
చూస్తూ ఉండు . ” 


“ వద్దు ! వద్దు !” కారాగార అధికారి అన్నాడు . 
“ ఒంటి కన్నుపిల్లి 
వాయించేఫిడేలు వినాలన్న 
కోరిక నాకు ఎంతమాత్రం లేదు . ” 


“ చాలా చాలాధన్యవాదాలు!”పిల్లవాడు అన్నాడు . 
“ ఇప్పుడు మీ 

కోసం నాపిల్లి 
ఫిడేలు వాయిస్తుంది . ” 


“ అయినా నేను ఫిడేలు వాయిస్తాను ,” 
అందిపిల్లి. 
అలా అంటూ ఫిడేలువాయించటం 
మొదలు పెట్టింది . 


ఫిడేలు మీదపిల్లిఒక విషాద 
రాగాన్ని వినిపించసాగింది . అది విని 
కారాగార అధికారి ఏడవటం మొదలు 


పెట్టాడు . 


కారాగార అధికారి ఏడుస్తూనే ఉన్నాడు . 
అది మాయా ఫిడేలు కావటంతో అతడు 
ఏడుపు ఆపలేకపోయాడు . 


W 


ఫిడేలును 
పిల్లి 
వాయిస్తూనే ఉంది . 
పాపం,కారాగార అధికారి అక్కడే 
కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు . 


పిల్లవాడు , 

పిల్లిచెరసాల నుంచి 
బయటకు వచ్చారు . 


అప్పుడుపిల్లవాడు తాళాల గుత్తిని 
అందుకున్నాడు . 


పిల్లవాడు , 

పిల్లిముందుకు సాగిపోయారు . జీవితాంతం 
వాళ్లు ఇద్దరూ స్నేహితులుగా ఉండిపోయారు . 


అయిపోయింది . 


